దాసు శ్రీరాములు కీర్తనలు 


రాగాది సూచిక 
పదములు 


జావళీలు 


పదములు 


001. అంత గీర్వాణము - నేనేరరా స్వామి (అసావేరి -త్రిపుట) 

002. అప్పటి మాటలకు - దుప్పటిచ్చె గాని(తోడి - త్రిపుట) 

003. ఇంత మోహమా సామి - ఇంత మోహమా(దర్చారు - రూకపం) 

004. కట్టివైతునా పడకింటిలో వాని(కాంభోజి - త్రిపుట) 

005. కామాంధకారము - కప్పెనా నీవింత(శంకరాభరణము - చాపు) 

006. చల్లకు వచ్చి ముంత దా - చ నేలనే ఓమధురవాణీ (బేగడ - రూపకం) 
007. తత్తర పడనేల - తాళు తాళురా సామి(కల్యాణి - మిశ్రచాపు) 

008. నా మనోధనము జూరగొన్న వి - న్నాణపు దొంగకు మంగళం, నా(సురటి - ఆది) 
009. నా సామి నీకిది - న్యాయమా న్యాయమా (అఠాణ - ఆది) 

010. నేను నీదాన నా - మేను నీ దేనురా(శంకరాభరణము - ఆది) 

011. నేనెరుగనా నీజాడ - నాసామి నేనెరుగనా(దర్శారు - జంపె) 

012. పగవారికి నవ్వగ సందే - మగడే నను వేరు జేసెగదే నా(కాఫి - మిశ్రచాపు) 
013. పోయి వచ్చెద సామీ - అత్తింటికి (బేగడ - ఆట) 

014. మగువ నేనెంత - మంద బుద్ధి నైతి(తోడి - చాపు) 

015. మనసు దీరెనా సామి - మనసు దీరెనా సామి(దర్చారు - మిశ్రచాపు) 

016. ముంజేతి కంకణ - మ్మున కద్ద మేలనే (సావేరి - రూపకం) 

017. ముక్కు పచ్చలారని చిన్నదాన - న(యదుకుల కాంభోజి - త్రిపుట) 


జావళీలు 


01 
02 


03. 
04. 
05. 
06. 
07. 
08. 
09. 
I 
11. 
l=. 
13: 
14. 
1౨. 
16. 
IT 
ts: 
19. 


. అడవి ముష్టికాయ - అది నీకు ప్రియమాయె - అయ్యో నే నేమందురా (ముఖారి - మిశ్రచాపు) 
. ఆ నలిన ముఖి - అందమదేమి(జంరూటి - ఆది) 

ఇద్దరి పొందేలరా - సామి దానింటికె పోపోరా(జంరూటి - ఆది) 

reo తెల్పుదునే - కోమలి నాభాగ్య(ఫరజు న చాపు) 

ఏమనెనే కోమలీ - తెలుపవే నీతో(ఫరజు - ఆది) 

కోపమా సామి యేమిర - కోపమా(కాఫి - చాపు) 

తగు తగులేరా చిన్న - దాన తాళజాలరా, నా(హిందూస్తాని కాఫి - రూపకం /త్రిశ్రగతి) 
తెలియదే తెలియదే - తెలియదే మాయ(కాఫి - ఆది) 

దయలేక నీవురాక యున్న - తాళ జాలరా(కాఫి - రూపక) 

నను విడనాడుట - న్యాయమా సామి (హిందుస్తానీ భైరవి - ఆది) 

నా నొసటనే పొడిచె - నా యేమిరా(ఖమాస్‌ - రూపకం) 

నిలునిలు మటుండుమీ - నాసామి(ఖమాస్‌ - ఆది) 

నీతోటి మాటలు - నాకేలరా సామి (కాఫి - ఆది) 

నే గననా సామి - నే గననా(కాఫి - చాపు) 

పాట బాడెద రార సామి - పరమానందమురా, నాసామి(సురటి - రూపకం) 

పోవోయి పోవోయి - పొలతులతో నింత(కాఫి - ఆట) 

భామిని రాగదే - సామిని తేగదే(కాఫి - ఆది) 

మనసిచ్చి నాతో - మాటాడవేమిరా(బేహాగ్‌ - ఆది) 

మొట్టమొదట - నట్టనడుమ(జంరూటి - రూపకం) 


008. సురటి - ఆది 


పలవి: 


నా మనోధనము జూరగొన్న వి - న్నాణపు దొంగకు మంగళం, నా 


సామికిదే శుభమంగళం - ముద్దు సామికిదే జయమంగళం ॥నా మనో॥ 


అనుపల్లవి: 

ప్రేమతో నా కౌగిట జిక్కి కులుకు - పిసాళి గుబ్బల పోటుల నలసి 
పిరివిరిగా ననగి పెనగి మేను - మరపించుచు నేర్చున ॥నా మనో॥ 
చరణ: 

క్రొవ్విన కోవెలలే మావిచిగురు - కొరికిన క్రియ నా వాతెరనొక్కి 
నవ్వు మొగంబు నలంకరింపగా - నన విల్తుని బారికి మదిసొక్కి 
దవ్వు దవ్వులనె యురికి - మెలమెల్ల దరికి దరికి, డగ్గరి 

చివ్వున నను బట్టిన మై రల్లని 

చిటుకున వీడిన నీవితో నిక్కిన - చిన్ని చన్నుగవ రీవితో 
మొవ్వపుటరగను మూతతో - మోహపు చెమటల పూతతో 

పువ్వుల పాన్సున పొందుగ ననువిడి - పొరిపొరి కాముని పోరున తీరున 
పదరిమదపు టేనుగు తనకరమున - బంగరు టనటుల బట్టిన లీల 
వదలక నా పెందొడల వలిప పా - వడ పై కెత్తి సరిగ తనకేల 
పొదవి పట్టి కులికి, పొక్కిలి - వెదకి వెదకి కులికి, వెలికి 

కదలి సిగ్గుచే కనుమూసుక 

బెదరింపున నొక యోరగ నొత్తిల - పదపడి కోరికలూరగా 
మదనుడు ములుకుల నూరగా - మదిని వలపు మితిమీరగా 


॥నా మనో॥ 


కుదురుగ నా యొడి కుచ్చెల పైనిడి - చెదరక బట్టిన చేతికి మైక్కుచు ॥నా మనో॥ 


మరిమరి సరసపు మాటలనను బ్రతి - మాలి యెట్టకేలకు జయమంది 
తరచుగ రతి కూజితముల చేతన - తమ్మరసము పయ్యెదపై జింది 
ద్విరదేంద్రపాలుడు తోట్ల వల్లురి - పురవాసుడు వేణుగోపాలుడు 


ul, 


Lull, 


